శ్రీ అంబా పీంచరత్నేమ్‌ 


శ 


Kiron Type Institute 


Kiron Type Institute 


శ్రీ శంకరాచార్య విరచిత 
శ్ర అంటా ఏంచరత్నమ్‌ - భావార్థముతో, 


01.అంబా శంబర వైహితార్త భగినీ శ్రీ చంద్ర బీంబాననా;। 
బింబోష్టీ స్మితభాషిణి శుభకరీ కాదంబ వాట్యాశుతా! 
హ్రీంకారాక్షర మంత్ర మధ్య సుభగా [శ్రోణీ నిడంబాంకితా! 
మా మంబాపురవాసినీ భగవతీ హేరంబ మాతావతు॥। 
మన్మథుని తండ్రియెన విష్ణుదేవుని సోదరియై చంద్రుని బోలిన ముఖము 
కలదై, బింబ పుష్పములవంటి అధరములు కలదై, ముఖమున చెరగని చిరునవ్వు 
కలదై, కదంబ వన సంచారిణియై, హ్రీంకారాక్షర మధ్యములో స్థితురాలై, సర్వాంగ 


భూషితయై, హేరంబుని మాతయై, అంబాపురమున వసించు దేవిని నన్ను 
కరుణించవలసినదిగా ప్రార్థిస్తున్నాను. 


02. కళ్యాణీ కమనీయ సుందరవపుః కాత్యాయనీ కాళికా! 
కాలా శ్యామల మేచకధ్యుతిమతీ కాదిత్రీ పంచాక్షరి; 
కామాక్షి కరుణానిధి; కలిమలారణ్యాతి దావానలా। 
మా మంబాపురవాసినీ భగవతీ హేరంబ మాతావతు॥ 


సమస్త కళ్యాణములను ప్రసాదించునదై, అత్యంత సౌందర్యవతియై, నెమలి 
పింఛము పైగల నీలి రంగును బోలు కాళికా స్వరూపము కలదై, కాత్యాయనీ 
రూపిణిగా, పంచాక్షరీ స్వరూపిణియై, గాయత్రీ పరదేవతగా, కరుణా స్వరూపిణియైన 
కామాక్షిగా, కలి కల్మషమును తొలగించునదై హేరంబుని మాతయై అంబాపురమున 
వసించు దేవిని, నన్ను కరుణించవలసినదిగా ప్రార్థిస్తున్నాను. 


Kiron Type Institute 2 


Kiron Type Institute 


2 03. కాంచీ కంకణ హార కుండలవతీ కోటీ కిరీటాన్నితా। 

'| కందర్చధ్యుతి కోటి కోటి సదనా పీయూష కుంభస్థనా; 
కౌసుంభారుణ కాంచనాంబరావృతా కైలాసవాస(పియా। 
మా మంబాపురవాసినీ భగవతీ హేరంబ మాతావతు॥ 


కంఠమున, హస్తములకు, కర్ణములకు వజాభరణములను ధరించినది, 
కందర్పుని మించిన సౌందర్య కిరణములు కలది, తన బిడ్డలకు అమృతమును 
పంచు మాతృ స్థానములు కలది, ఎరుపు వర్ణపు బంగారు చీరను దరించినది, 
ఈశ్వరునకు ప్రియమైనది, హేరంబుని మాతయై అంబాపురమున వసించు దేవిని, 
నన్ను కరుణించవలసినదిగా వార్ధిస్తున్నాను. 


04. యా సా శుంభ నిశుంభ దైత్య శమనీ యా రక్తవబీజాశనీ; 
యా శ్రీ విష్ణు సరోజ నేత్ర భవనా యా బ్రవ్మా విద్యాసతీ। 
యా దేవీ మధుకైటభాసురరిపుః యా మాహిష ధ్వంసినీ। 
మా మంబాపురవాసినీ భగవతీ హేరంబ మాతావతు॥ 


శుంభ నిశుంభాసురులను వధించినదీ, రక్తవీజాసురుని సంహరించినదీ, 
విష్ణు భగవానుని నేత్రములలో యోగమాయగా వసించునది, (బ్రహ్మ విద్యా 
స్వరూపిణీ, మధుకైటభ రాక్షసుల వైరియైనది, మహిషాసురుని సంహరించినది, 
హేరంబుని మాతయై అంబాపురమున వసించు దేవిని నన్ను కరుణించవలసినదిగా 
(పార్థిస్తున్నాను. 


Kiron Type Institute 3 


Kiron Type Institute 


0 న. 


‘hos. శ్రీ విద్యా పరదేవతాది జననీ దుర్గా జయా చండికా! 

బాలా శ్రీ త్రిపురెశ్వరి శివసతీ శ్రీ రాజరాజేశ్వరీ! 

శ్రీ రాజ్జీ శివదూతికా [శ్రుతినుతా శృంగార చూడామణిీ। 

మా మంబాపురవాసినీ భగవతీ హేరంబ మాతావతు॥ 

శ్రీ విద్యా స్వరూపిణియై, దుర్గ, జయ, చండిక, బాల, త్రిపురేశ్వరి, శివసతి, 

శ్రీ రాజరాజేశ్వరి, ఐశ్వర్య ప్రదాయిని, వదముఆచి స్తుతింపబడునది, హేరంబుని 

మాతయై అంబాపురమున వసించు దేవిని, నన్ను కరుణించవలసినదిగి 
వార్జిస్తున్నాను. 


06. అంబా పంచకమద్భుతం 
పఠతిచేత్‌ యోవా ప్రభాలేనిశం। 
దివ్యైశ్వర్య శతాయురుత్తమమతీమ్‌ 


విద్యాం (శియాం శాశ్వతీం। 

లబ్బా భూ మితలే స్వధర్మ నిరతాం 
శ్రీ సుందరీం భామినీం। 

అంతే స్వర్ల్గఫలంలఖెత్‌ విబుధైః 
సంసూయ మానోనరహః॥ 


ఈ ఐదు పంచరత్నములను ప్రాతఃకాలంలో, సాయంసంధ్యలో ఎవరైతే 
(శ్రద్ధతో పఠిస్తారో వారు జీవితంలో సర్వ కామ, అర్ధములను పొంది, దీర్హాయుష్పుతో, 
జ్ఞానముతో మోక్షమును పొందుతారు. 


ఇతి జ శ్రి శంకరాచార్వ విరచిత శ్రి అంబా పం సంపూ 
// గద్దురు శ్రీ శంక ర్య రచిత శ్రీ పంచరత్నమ్‌ సంపూర్ణమ్‌ // 


Kiron Type Institute 


Kiron Type Institute మ 


ట్యూట్‌ 


కొంళ్తన్‌స్‌ 
[5 | 


కిరణ్‌ టై 


గ 
గ్గ 
[| 
( 
is 
గె 
| 

| 
/' 
లో 
(| 
ణి 
| 
|" 
| 
ల 


|) 


( య జాత 
WAGES ఆదు E99 


ri 


ఇక న్‌ ; TY 

rer TI (ar il mn: | 
1] FT క్ష్‌: క 

| ల “నల కై మ! i 
"eI Fea pe rs 
ల. ఇ న. 


9}n}nsu| 96/గ్న uouly 


యంతో తెలియజేయవలసినదిస్తా మన్దవి:=944 044 9650. 994 994 1430). 


సహృద 


పల్లు ఉంటే 


Kiron Type Institute 


